బారత బొతీయ జంగా 
చరిత 
(1905 — 1947) 


“పద్య విభూషణ్‌ 7 ఆంధ వీతామవా 


శ్రీ మాడపాటి హనుమంతరావుగారి తొలిపలుకుతో 


పింగళి పరనురామయ్యచే రచింపబడినది 


మొదటి కూర్పు వ్‌ జనవరి 1956 
పతులు 8000. 


పతులకు: 
శ్రిపింగలి పరశురామయ్య 
గోపాల రెడి రోడు 
G5 cs 
బకింగ్‌ హామ్‌ పేట వోస్టు, వ ఏ విజయనాడ-౨, 





నా చిరమితులగు (ల పింగళి వేంళయ్యగారి పు తులును, 
విఖ్యాతులును నగు శీ) పరశురామయ్యగారి చే రచింపబడిన 
“భారత జాతీయ జండా చితి” అను నీ పు స్తకముసకు 
తొలిపలుకు వాయు నవకాశము లభించినందునకు ఎంతయో 
సంతోషించుచున్నా ను, 


పుటల సంఖ్యనుబట్టి చాల చిన్న బేయైనను, విషయ 
పాాధాన్యమునుబట్టి గొప్పదిగా నెన్నదగిన యీ పుస్తకమున, 
భారత జాతీయపతాక యోజనమునుగురించినచరి త్ర సర్మగహ 
ముగ వర్ణింపబడినది. దీనిలో మన పతాకము యొ క్క 
ఉపయోగ విధానములుగూడ చూపబడినవి, ఇవి (పటివ్య క్రియు 
(గహించి మనస్థగితములు చేసికొనదగి౫ యంశములు, తెలుగున 
(వాయబడిన ఈ చిన్న పుస్తకము తెలుగు చదువరులకు 
అనుూల్యమని నా తలంపు, 


మన జేశమునకు స్వాతం్యత్యము లభించుటకు నలువది 
న త్స రములు ముంచే, జాతీయపతొకముయొక్క అవ 
సరము, తన్నిర్కాణ విధానమును (గహించి, శఛ_క్రికొలది కృష్‌. 
సల్పీ, ష తికల చేతను, స్వాతం త్రో వ్రద్యమ నాయకుల చేతను. 


Hu 

(పధానముగ జాతిపిత, గాంధిమహాత్యునిచేత... మె ప్వనండిన 
గారవము, శ్రీ) పింగళి 'వేంకయ్యగారికి చెందుచున్నది. వారు 
రచించిన ఆంగ గంథమును సను చాలకాలముకి9ంద జదివి 
యుంటిని, అంతకుపూర్వ మే, మన “కు స్తూప తిక? లో, చేజోక్రి 
ఇంచు మించు నలువదియెదు వత్సరముల కింద, శీ వెంకయ్య 
గారు అపుడప్పుశు ప్రకటించిన వ్యాసములను చదివియుండిన 
నాకు వారి సేవానిషయములు సుపరిచితములు, జాతీయపతాక 
నిర్మాణ కార్యమున వాది యత్నములు జయ పదములగుట 
ఎవ్వరికై నను సంతోవపదములుగా నుండును, ఇప్పుడీ చిన్న 
పుస్తకమును, తమ తండిగారి యభినూన విషయమును 
ముందిడుకొని _పచురించుచున్న నీ పరశు రామయ్య గారు 
అభివందసీయులు, 


ఈ పొత్తము తెలుగువారి మన్నన నందుగాక ! 
“అంధ కుటీరము,” 


హైదరాబాద్‌, యాడవాటి హశుముంతరాత్ర 
౨6-1-1956. 


EAHA 


అంకితము 


=౦౦ఈంం-- 
సమ స మతములకు మూలకంద మేదో, 
పారమార్శి క చింతకు పట్టుకొమ్మ పవ 
మానవకోటికి ఆధ్యాత్మిక విద్య అందచేసింది ఎవరో, 
సకల జాతులకు ఆనిక్రిషట్టు ఏదో, 
స్థూల _పపంచమునకు సూక్మురూప మేదో, 
సకల వ్యాపారములకు ఆటపట్టు స్మ 
అన్ని పురాతన వస్తువులకు నిలయమేదో, 
అన్ని దేశాలకు కూడలి వదో, 
మునిపుంగవ్రులకు, బుపి.స _త్తీములకు, పవి, తస్థాన మేదో, 
శతసహ్మస జన్మలు ఎచ్చట జన్మించి ఎవరిని 
సేవించుటకు అహర్నిశలు ఆసింతునో, 
అట్టి మహామహిమాన్విత మైన నా జన్మభూమికి 
(శద్ధాంజలితా : 


ఈ చిరుపొ_త్రమును అంకిత మొనర్చుచున్నాను. 


శతు లల ల. 


HARA, 
RANA 


తునుక 
KOK 


HAHAHAHAHAHA 


కృతజ్ఞత 
లా 
ల... 
ఒకజూతి సా తం్యత్యం, నాభాగ్యం, సంపదా-- పతా 
కంలో పితిబింబిస్తూ వుంటాయి. జాతిలో కనిపించని దివ్య 
కాంతులే పతాకంలో సగర్యం౦గా, సే్య్చచ్చగా, (పతిబింబిస్తూ 
విసిలాకాశ ౦లో ఎగురుతూ._విళా(ని కెత్తిన వెలుగు జ్యోతియై 
ప్రకాశిస్తుంది, 
మన భారత జూతీయపతాక పుట్టు పూర్యో త్తరం, ఒక 
(గంథరూవేణా చితించమని నా మిత్రుల నేకమంది సలహా 
యిచ్చారు. ఈ సలహో (పకారమే, సాహసించి, నేను యా 
రచనను | పజాసీకానికి అందజేయుచున్నాను, 
కేరదప్రభుత్వ పృచురణ శాఖవారిచే | పచురితమైన 
“మన జండా” (“Our Flag") అను ఆంగృ్రగుం థ ము లో 
వుదహరింపబడని అనేక భార్మితక విషయములు యిందులో 
పొందుపరచుటకు (వయత్నించాను, 
(శమ యని ఎంచక, యా చిన్న పు న్తకము నకు 
* తోలి పలుకు ” వ్యాసియిచ్చి న “పద్మ విభూపణ్‌ *” ఆంధ 
పితామహ శ్రీ) మాడపాటి హూనువముంత రావు పంతులుగారికి 
నేనెంత యో కృతేజ్ఞుడను, 
ఈ పుస్తక ప్రచురణలో తోడ్పడిన | పియమి తులు 
(శ వుష్పులూరి వెంకటసుబ్బారావు, కందిమళ్ళ సత్యనారాయణ 
ననూ ర్తిగార్లకు;, నా కృతజ్ఞ త తెలియజేయవలసియున్న ది, 
విజయవాడ, 


9g_1-1956 | | కింగభీ పరభురామయ్య, 





ఆ అ reer . 
కూరతజొతీయ జలడా 
చరిత 


రవం 


వాత్రయపతాక ఆ నశ్యకత 


పూరంకాలము నుండ పకి సంఘూనికీ, ప్రతి జాతికీ. 

క ప్రత్యేక జండా యుండేది, ఈ సంఘం ఫలానిది యా 
జాతి వేరిది అని చూచీ చూడడంతో నే సిర్ధారణ స్ఫురించేం 
దుకు, పత్యేక చిహ్నాలను, తా సతాం! ఎన్ని తరాల 
నుండి యో వసోంది, పూర్వ్యవు అనాగరిక జాతులకు కూడా 
|. చిహ్నాలుం జేవి. బట్టలు నేయడం చేతకాని ఆ 
రోజులలో రంగు రంగుల పిట్టల ఈక లను, తలలతోగుద్ను కోడం 
ఒక అవారంగా యుండేది, తరువాత ఆయా జాతులు ఉప 
యోగించే బల్లముల మోద వారికుల దె వాలను, పవిత్ర జంతు 
సంతానాన్ని, వెక్కించుకొని వానినే చివ్నాంగా వాడుకొనే 
వారు, Muss బట్టలు నేయడం నేర్చుకున్నస్పటి నుండి, 
ప్రతి జూతి, తమ ప్ర శ్యేళ చి hu పలుచటి రంగు గుడ్డ 

మోద చితిగంచి, ఒక కర్ళకుగాని, _స్ప+భానికిగాని, తాడుకు 
గాని ఒక పక్కను గట్టి, రెండో పిక్క గాలిలో రెప రెప 
లాడుతూండేట్లు చేసేవారు. దీన్నే మనం జండా అంటాం. 
పతి జాతికీ యీ జండా అనేక విధాలుగా యుపయోగ పడు 
తుంది ఈ జండాను, అనేకవిథాలైన గుర్తు లివ్యటానికీ 


2 భారతజాతీయజండా నరి (కో 


ఉపయోగించవచ్చును, పంకుగలకీ, ఉత్పవాలకీ, సుఖ దుఖఖూ 
లక్కీ ఈ జండాను అనేక రంగాలలో, అనేక రీతులుగా ఎగుర 
వేయవచ్చును. జండా మూడగానే జాతి చిహ్నాలు, మనక 
చప్పున జ్ఞాపకం రావాలి; యిదే జంపా ముస ముఖ్యోస 


Caf 


న జ ర్‌ చీ జీ ue 
యోగం, సైనొ నిక, నాకా ఒజలాకి, పితెక చిహాూంగా 
a టో గో ఐల 


కూడా జంజా యెంతో ఉపయోగ పడుతుంద, 

ప్రతి జాతికీ, దాని సంస్కృతి క నుగుణ్య మయిన 
ప్రత్యేక జండా యుంది. ఆ జండా కెంతో ఇ ట్లు పూర్యో _తర 
ముంటుంది. ఒకా నోకపుూడు అమెరికా సంయు క రాష్ట్రాలు. 
ఇంగ్లీ షువారికి, వలసరాష్ట) దేశంగా వున్నాయి. అప్పుడు అ 
'జేశానికి ఇంగ్లండు దేశపు జండా వుండేది. కాని, అమెరికాకు 

వచిన తరువాత దొ J 

స్వాతంత్రం న త , వురొక క్‌ త్త న్వాతంత్యు 
పతాకాన్ని చితింంచుకోవలసి వచ్చింది. 


ఈ విధంగానే, పాశ్చాత్య న అ౨ఖలాలనుండి, భారత 
జాతిని విడిపించాలం కు దానికొక (పత్యేక జండా వ్రుండాలన 
డం నిర్వివాదాంశం. ఆ జండా భారతీయ సంస్కృృతినంతనూ 
పితిఫలింప జెస్తూ, ఆసేతు హిమాచల పర్వంతం పతి వా! 
హృదయంలోను, స్వ్యాతంతగ్యి విపాస, జాతీయత ేకెతత్తిం 
బాలి, జండాను చూ స్తే పతి భారతీయుడు చేయె త్రి కొలిచే 
టంతటి భక్తి శ్రద్దలు కలగాలి. భిన్న భావలు, భిన్నమతాలు, 
కొల్లలుగావున్న విశాల భారత చేశంలో, సమష్టి చేకూర్ర గల 
జండా కావాలి, ఖండాంతరాలలోగూడా భారతజాతి ఖూంతిని, 
వేనోళ్ళ చాటి విజయాన్ని చేకూర్చు గలిగినదిగా వుండాలి, 


భారతజాతీయజ౦ ణా చరి (త 8 


కొరత జాతీయ పతాకరు నాంది 


భారతే స్యాతంత్స్యి పోరాటర ప్రధమ దశలో వున్న 
ప్వుకు, మనకొక పు ల్యేగ జాతీయపతాకం లేధు, జాతీయ సమా 
'వేశాలలో కూడా, పరాయిదేశపు పతాకాలను ఉపయోగించే 
నాళ్ళర, 


1005 సం! లో మాత్రం మేడం కానూ, తదితర భార 
తీయ చేశభ కులు, పారిస్‌ నగరంలో సమావేశవుయి, అకు 
పచ్చ, కుంకుమ పువ్వురంగు, ఎరుపులతో కూడిన ఒక |తివ న 
పతాకాన్ని తయారుజేసి అజే సంవత్సరం బెర్డి౯ నగరంలో 
జరిగిన ఒక నమావేశంలో ఎగుర వేశారు. ఎందువల్ల నోగాని, 
ఇద ఎనరిసీ ఆకర్షించ లేక్‌ పోయింది, 


1907 సం! లో ఆంధ బేశంలో, మచిలీపట్టణ వాస్త 
వ్యులైన పింగళి వెంకయ్య గారు మాతృ బేశాని కొక (పత్యేక 
జండా చి తించాలని పూనుకున్నారు, అప్పటినుండీ జాతీయ 
జండా ఎట్టాంటిదై యుండాలనే సమస్యనే తమ అభిమాన 
విషయంగా పెట్టుకొని దీస్ని గురించి చేశంలో ప్రచారం 
వారంభించారు. 1918 నుండీ, పితిజాతీయ మసోసభకూ 
హోజురై , నాయకులందకితోనూ జాతీయ పతాక ప్రతిష్టాప 
సను గురించి చర్చలు సాగించారు, 1914 సం! లో యా 
ముఖ్యవిషయాన్ని క్ర రి కాయు GC] న (బ జేర్యదనాధ్‌ క 
రవీంద్ర నాధ్‌టా(ణార్‌, చే, సీ, బోస్‌, పి, సి, నే, అముతోవ్యు 


శ భాబశజాతీయజండా నరి (త 


ముఖ మొెొవనలగ్వ వుధావులతో ఎంతో విపులంగా చర్చించి, 
1916" "సం! లో “భారత చేశాొనికొక జాతీయ పతాకం”, 
(‘A National Flag For India’) అనే గంధాన్ని 
బంగీ షులో వాసి పిచుకించారు, 


ఈ (గంధానిక్తి అప్పట్లో ' వై సాయి కార్య నిరాంహాక 
వర్త సభలో సభ్యుడుగానున్న స స్‌. బయ్య్యూ నరసిం హాశ్వరశర్య 
గారు డ్‌ "సెజత మైన తొలి పలుకు వాాళారు. టు 
బందరు క సస శ్చొల వు టం? నుండగా చేసిన 
ఈ రచనే నేటి తినన్స జాతీయ పతాక పుకిష్తాపనకు దారి 
తీసింది. దీనిలో అనేక తరహోల జాతీయ జండాలు చారు 
పురమాయిస్తూ, మనబేశంలోని, వివిధ మతాల అశయాలు, 
చిహ్నాలు, వాటిలో పితిబించించేటట్లు పయత్నించారు, 


వీంగళి వెంకయ్య గారి ఇజాతీయప తాక నవమూనాలు-ా- 
శ్రీ ముట్నూరి వారి ప్రశంస, 


(శ్రీ 


కీ శే. ముట్నూరి కృష్ణా రావుగారు, అప్పట్లో తీవ 
రాజకీయ పతికయె5 వార “కృష్ణాపత్రిక లో (1916 వ 
సంవశ్చరం, _ డిసెంబకు 9న తేదీ' సుచికలో) యొ గంధ 
మును గురించి జాతీయ పతాకము” అమ యా క్రింది సంపాద 
కీయము వాాాతారు; వే 


జాతీయపతొక ము 


“జాతీయ పతొగవును నొక యపూరా 0శ్రేయ గ) 
ధము నూ కార్య స్థానము నలంకరించినది. ఈయది ఆంధ 


భారతజాతీయజండా చరిత 5 


జాతీయ Ma యులగు పింగళి వెంకయంగారి 
9శతము. ము. దీనికి ఆనరబుల్‌ బయ్యా నరశింహశర్మగారు. పీథి 
కను విసిరి, హిందూ దేశమునకు వేకుగ నొక జాతీయ 
పతాకము అవసరమా! అవసరమైనచో నది జనాంగీకారమగు 
టకు నెట్లు చిహ్నితమై యుండవలెను? యీసమస్య నీగ్రంధ 
క్త అతి సమర్ధతశోే నిరూపించెను. జాతీయ పతాకము లేని 
స్వతంత్ర జేశము లేదు. తుదకు | బిటీషు సామాజ్యమున కంగన 
భూతమైన కెనడా, అస్త్రైలియా, న్యూ జీలండు వంట్‌ అధినివే 
శములకు గూడ వేరువేరు ధ్యజములు కలవు, 


“అటులనే హిందూ య. బ్రిటిషు సామా)జ్యా ంతే 
ర్భుక్త కమైయున్నను, ప్రత్యే పంక పతాకమునేల కలిగి యుండ 
కూడదు? యీ Moree reins పసీయుదమమునకు 
బే9కేపిం చెను, కాని, ముప్పఐ కోట్ల భారతీయుల సమ్మతిని 
బడయగల చివ్నామును గల్పించుట, సామాన్య ఏిషయము 
గాదు. భిన్న మతములు, వివిధ భావులు, పలు వేషములు, గల 
వారికొక సార్వ జనీన చిహ్నూమును, గునుర్చుట యసామాన్య 
పీయత్న మని అంగీకరింపక తప్పదు. వ చిహ్నమెనను, అది, 
చేశ చరిత)స, చేశియ సాహిత్యమునకు, సంబంధించి యుండిన 
గాని, దానికీ మూల్వము లేదు. హిందువులు, మహమ్ముదీ 
యులు, భాద్గులు, కైఫన్తవులు, పారళీకులు, మొదలగు వివిధ 
సంఘముల వాౌెల్లరు గలిసి, మాత్ళ మందిరము ముంద 
రొకకు ధంజూారోహణమును నేయగల దినము. లెప్పుడు వచ్చు 
సో ఈస్వష్న మేచేశీయుని భావదర్సణమున భాసిల్లకుం 


ణీ x 
ts భారత జాతీయణర డో చర (తీ 


నును? స్వరాజ్య గూ రుతీము పీచుచున్న | ముహూర్త స్నో 
వె నయ్యం గారీ పతాక సమస్యను జన సమ్ముఖమున బిదర్శించి. 
భావాంవోళనమును గల్పింపగల్లనందుల కింత యో, నంద్యులు, 
పీసు గంంధముఖమున పలు రంగులలో ముది?ంచిన పతాక 
పకిముల్కు హిందూ బేశముమయొక్క_ పొచీన చరితను, వర్త 
మాన నవజీవనో నేస,మును, భొనిక పృభాజ్యోతిని, ఒక్క 
మారుగ స్కృృతిపధ ల౮బున (బజ్వక్‌ల్ల సేయగల్లు చున్నవి, ణన 
మును శెలిబుచ్చ గల్లిన 'బెల్హయు భావయే. అ భామ అశ 
రాంకితమై యుండనచ్చు. ఆ భాష రాగ ప స్తరితమై యుండ 
వచ్చు. ఆ భాహ చ్నితరంజతమై యుండనచ్చు,. శబ్దము, 
గానము, శిల్పము, భోవసమాహితులనుగ జేయగల (పబలోస 
కరణములు, పద్యము శీంఖ చక్రము బౌద్ద విగహము, 
శ్యామల వర్గము, కాపాయాంబరము, చంద రేఖ, తొరాగ 
ణము, ఇంద వ్యజము, (తిళూలము, శిలువ, సరస్వతి, 
లమ్మీ, గోవు, నారిశేళము, మయఃంరము, యింది ధనుస్సు, 
సూర్య చీంబము, ఖడ్లము, పహాంస, సర్పము, గరుడ పవ్న్‌,----- 
యివి వస్తువులా! భోతికములా! కావు- ఇవి భోనదర్పణములు, 
ఆదర్శ బింబములు- ఐటిహోసిక చిహ్నములు. జాతీయ రూపక 
ములు, చిన్మయ (పతిమలు. వానికీవుహోత్మ్య మెట్లు గలిగెనో 
ఎవరు చెప్పగలరు! అని చర్చిత హ్ఫృదయాంత రాళ మునుండీ 
బయల్వెడలిన భావక్‌ణములగుట చే నవి, మానవుని హృదయ 
రాజ్యుమున, నిరంకుశే ముగ ప్రభుత్వము చేయగల్లు చున్నవి, 
నిలువ యన, క్రైస్తవ ధర్మవమంతయు. నందు మూర్తిభ 
నించియున్నది, ఎంత స్యార్గనాశి నము, ఎంత ఆత్మవిజయము, 


భారత ణాతీయజండా శరి (త 7 


నంత తుము, ఎంత సానుభూకొ, ఎంత కృప, ఎంత యజ్ఞము, 
నంత భూత దడ యు _ నీలువయందు చిహ్ని తమైయున్నదో 
కస్త సవ సార్జకునిశే తెలియును, కవాలమునందు యొంత 

జ్ఞానము, ర్వి వికుద్దత ఎంత సౌందర్యము, ఎట్టి రూపలాలన, 
ఎట్టి అనందముక్‌ లదో,_ హిందూ యోగిని అడేగ తెలిసికొన 
కు గత వికాసమునందు రూపక ల్పన బట్టీ Ee 
నహించునో విశుదతార్కి_కున కేమి “తెలియును ? వానికీ చిహ్న 
ములస్ని యు కృకిమములుగ గన్పట్టును, కాని మానవభర్య్మ్ర 
మును నిర్మించుచున్నది, |పకాశింప చేయుచ్చున్నది శువ్క- 
తర్క-ముకాదు, (సకృతిని మరుగుచేయుచున్న, మాయా 
యవనికను తొోెలగించితిమేని, లత హై తిన్య విలసిత యై, రిసల 
హూమె, ఆత్మను అమర ధామమునకు గాొంపోవుచుండును. మన 
దైనిక వ్యావహారిక జీవనమును కేవల మంధపరంపరల జిక్కి-౦ 
సర్‌, నిత్య నూతన రసరాజ్యమున (పతిష్టింప గల్లీతిమేని, 
చాతీయవికాసము త్యగితగతినొందును. బంకిము 'చందుడు, 
రవీం(దుండు, సరోజినీ బేవ, మొదలగు కవివ రేణ్యులు, జాతీయ 
భావోద్దీవితములగు కృతులను (బకటించిరి. అవ నసీం (ద 
టాగూరు, ధరంథర్‌ ,---మొదలగు చితకారులు ేళాత్కను, 
బబోధింపగల, రూపకములను చి తించుచున్నారు. "దేళ 
భక్తులు, వందేమాతర మంత్రమును జపించుచున్న్నారు. అట్టి 
రసోజ్జ్యలిత ముహూర్తమున, భారతమాత తన యనుంగు 
బిడ్డలకు ఒక పవిత పతాక మొసంగకుండునా? ఆ దివ్యదర్శనము 
కౌనున్న దని, వెంకయ్యగారీ గ9ంధమున, శంఖారావములు 
గావించిరి. వెంకయ్నుగారిందు సూచించిన, పతాకపకములే 


9 భాకతజాతీయజండా చరి ఆ 


జాతీయచిహ్నముల వెలయవలయనని వారి యభిపాయము: 
కాదు, జాతీయవిభాతియగు ఈశ గరుడః జే యటి అ ఢజయు నె నొసఃి, 
మాత, సామాగజ్యము నొసంగ గలడు, కాని భక్తు లండు క 
వ్యాకుల నస్కు_లై యుండవలయును, అట్టి వ్యాకులతిను, 
అట్టి యనేగపణాస క్షిని, అట్టి భావనా శక్తిని యి 
(గంధమునందలి పఠములును, వ్య్నాసములును బుట్రింప గల్లు 
నని నిశ్చయముగ 'జెప్పగలము, నలుబది సంవత్సరముల (కిం 
దట, (బహ్మానంద కేశవ చందుడు, అఖల భారతీయ పతాక 
చిహ్నమును చేబూని, జావ్నావీ తటమున నృత్యము సీక్‌ 
ప్పుడు, అవిశ్యాసకులు పరివాసించిరి, కాని, చంద సేనుల 
స్వస్నము, జాతీయ హృదయమున, దృళ్యాద టే ప్టము 
భానిల్లుచునే యుండెను, ఇప్పుడా స్వప్నము వా_స్తన ప్రపంచ 
మున మూ ర్రీభవింప నున్నదను ఆశ కల్లుచున్నది. ఏదైన 
ఘటన మూలమున, ఏ వ్యకి కప ఏ భావముతో, ఏ 
రూపమున, నెప్పుడు, ద్వి,తింళతో [టి హస్తములను భారత 
వర్టీయ ధ్యజ మలంకరించునో! 


“కాని "కేతనము బట్టగల పవిత్రతయు, ఐక్యేతేయు, 
వేమయు, ధైర్యమును, కార్యదమ్‌తయు వర్తిల్లుచున్న వా! 
జేశీయులు కొంతి అత్మ పికోధనము జేసికొందురు గాక! 


“రు మేనియాలో డాన్యూబ్‌ నదీతీరమున సిలీ స్ప్రియా 
యను గొప్ప దుర్చము కలదు, కడచిన అక్టోబరు మాసారంభ 
మున జర్మను, అషౌహిణులీ దుర్దమును 'ముట్టడిం చెను, దుర్ల 


(2) భారత జాకీ.యనజ ౦డా దరి (త 9 


ములో నున్న రుమేనియకా సైనికులు 20,000 మంది ఒక్క 
మారుగ లోబడవలసి వచ్చెను. శేత్ఫువు విజయదుందుఖిని 
మోగించుకొనుచు, దుర్త ద్వారమున ప్రవేశించెను, 

“ఇంతలో ఒక రుమేనియకళా వీరుడు, కోట బురుజువై 
రుమేనియకా బావుటా శ|తువు స్వాధీనము కాకుండ రవ్నీంచు 
టకై దింపుచుంజెను, శతు) సైనికు డొకడు వానివై బారు 
విడచెను. అంతట నావీరుని భుజమునుండి రక్తము ప్రవహింప 
జొచ్చను. కాని యాపీకుడు పతాకమును విడువలేదు. పతాక 
మును బుచ్చుకొని కోటలోనుండి యెటులనో బయటకు బలా 
యనుడై , డాన్యూబ్‌ నదిలో పడెను. డాన్యూబ్‌ నదివై శతు 
వుల ఫిరంగులనుండి అగ్నినర్గ ము కురియుచుంజెను, కాని ఈ 
యతిరధుడు జంకలేదు. ఆ పతాకమును, నోట గరచుకొని, 
భుజములనుండి ర క్త ము గారుచున్ననుు యగ్నిగోళములు 
నలునై పుల బడుచున్నను, తరంగయుతమై, |పవహించుచున్న 
డాన్యూబ్‌ నది సంతరణము సేసికొనుచు, ఎటులనో ఆవల 
బడెను. రుమేనియావారి జాతీయ శకేతనము రథ్నీంపబడినది, 
కాని యీ యతిరధుడు, ర క్షకోవణచే డస్సి వీరశయన 
మలంకరించెను, అహో ! శేతనముయొక్క._ పిభావము అ|పతి 
హాతము, మృత్యువును జయింపగలదు.  అవమురయశ మొసంగ 
గలదు, అఖండ స్వాతంత్య సా మాజ్య పదవిని బాందింప 
గలదు _ వెంకయ్యగారు, దేశజనని పాదకవులములతై నీ 
పొత్తము నర్చించి ధన్యులైరి, ఈ పొత్తమును చేశభావలలో 
ననువదించుట యుక్తము అవసరము. అం ధమహోశ యు 


తెవరై న న్మీగంధమును తెలుగులో ము (దింవీంచుటక 
"వింకయుంగారికి తగుసహాయ మొనర్చి శాథ త కృతజ తక 

ఫీ స మో 
'బా్యాతులగుదురుగాక 11)? 


జాతీయ పతాక పృుచారక సంఘ నిర్మాణం 


1017 సం! లో కీ, శే. శ్రీమతి ఆనీ బిొసెంటమ్మ్య ఆధి 
పత్యం (క్రింద భారత జాతీయ మహాసభ సమావేశ మైనపుడు, 
పోమ్‌రూలు ఉద్యమం "లేవదీయబడింది. ఈ యుద్యమస్థాప 
కుల యాజమాన్యం (క్రింద ఒక జాతీయ పతాక సంఘాన్ని 
వెంకయ్య గారి పోద్చలంవల్ల స్థాపించారు. సంఘం సాపించ 
డం తోనే వారు సంతృ ప్రిపడక, భారత జాతీయ పతాక 
ప్రచారక్‌ సంఘాన్ని (్రతిఫ్థాపించి జూతీయపతా కావశ ఫక్‌ తను 
(ప్రజలకు నచ్చజేప్పారు, 

జాతీయపతా కానశ్యకతను గురించి, ఉత్క్చష్టతను 

గురించి ఈ సంఘం క్రింది విషయాలను (పణారం చేసింది: 

1. జాతీయ జండా యావద్భారత జాతికీ, వికె క 
బై వంగానూ, లక్యుంగానూ, ఉపయోగిస్తుంది. 

2, జాతీయ తతాంన్ని, ఆశయాలను, తనలో | పతిఫ 
లింపజేస్తూ, జాతీయెక్యతకు ఎంతగానో తో డృడుతుంది, 

రీ, (పతి భారత పౌరునకు మాతృబేశపు చిహ్నాలను 
చూపుతూ జాతీయతను పెంపొందింప జేస్తుంది, 


1 ఖభారతజాతీయజ౦డా చరి (త il 
| 4. స్వాతం త్యసమర రంగంలో పిరిక్రిపంద లె పారిపో 
lu భారతీయులకు జాతీయపతాకం, రెండింతలు శ కిని, 
థి ర్యాన్నీయగల ఆవేశం శేశె త్రించగలదు, జ 

గ్‌, మన జాతీయ పతాక (పతిష్టను నిల బెట్టుకోవా 
3 ద్‌త్స యావద్భారత జూతికీ కల్పిస్తుంది. 

6. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వ-కెక జాతీయ 
షతాకం ఏవిధంగా భిన్నమతాలను, వివిధ భాషలను, మైక్యత 
పొందింప కేసోందో, అదేవిధంగా మన చేశంలోకూడ జాతీ 
మైక్యతకు తోడ్పడుతుంది. 

7. మనజూతి పూర్వపుపెాన్న త్యాన్ని పదే పదే 
స్సుెంప జేస్తూ, పునరుజ్జీవింప వేస్తూ, ఎప్పటికష్టుడు జూతీ 
యోత్సాహోన్ని ద్విగుణీకృతం చేయగలుగుతుంది. 

.5ఈ, జూతినంతను, త్యాగమూ ర్పులుగ "చేయగల మవా త్తీర 
శ క్రి పతాకంలో యుంది, 

ఈవిధంగా వెంక య్య గారు మొదలు పెట్టిన అలజడికి, 
ఎంతోమంది మేధావులు, చేశభ కులు దోహదమిచ్చి, కొన్ని 
మార్పులను కూడా సూచించారు, 


(షృపథధమంగా జాతయపతాకావిష్క్రరణ 


1916 నం॥ లో లక్నోలో జరిగిన జాతీయ మసోసభ 
సమావేశానికి పృ పధమంగా, వెంకయ్యగారిచే తయారు కోయ 


| 
| 


12 భారత జాతీయజండా చరి (త 


బడిన జూతీయజండాను, హోోేమురూలు పతాక సంఘీమువారు,, 
ఎగుర వేశారని డాక్టర్‌ అనీబిసెంటమ్మ సంపాదకత్వం క్రింద, 
నిర్వహింప బడిన “న్యూ ఇండియా” అనే షు తికలో 1917 
సం॥ జనవరి 1వ తేదీన |పచురింపబడింది, | 


|| 
1 


రాట్నచిహ్నం (ప్రాముఖ్యత _ గాంధీజీ ఆమోదం 


1919 సం! లో పంజాబ్‌ కంతకు వయోవృద్దుడెన 
జలంధర్‌ నివాసియగు లాలాహాన్స్‌రాజ్‌ మన జోతీయ 
పతాకనుపె న రాట్నచిప్నాముంకు బాగుండునని పురమా 

6... 
యించారు,. అహింసా పద్ధతులమిాద మనం స్యా తం (త్య 
పోరాటం సాగిస్తున్నాం కాబట్టి జండామాదకూడా ఆ 
తత్వాన్ని జ్ఞైాపకపరచే రాట్న మే వుండాలని హాన్స్‌రాజ్‌ గారు 
చెప్పారు, అప్పటికే భారతజాతినంతనూ, తన సత్యా (హూ 
సమ్మాహనా స్త్రంతో కట్టి వేయగల్లిన, మహాత్మా గాంధీగారు 
కూడా రాట్న చిహ్న మెంతో అనుగుణ్యంగా వుందని అభినం 
దింధారు,. కాయకప్టాన్ని, నాభాతృళ్వాన్ని, సూచించే 
రాట్నచిహ్నాం జా "సీ య జండామోద చూడగానే మన 
స్వాతం త్య పోరాటం ఏ పంథాలో నడపాలో హపాచ రిస్తూ 
వుంటాయి, అందుకే మన జండామాద పులినిగాని, సింహోన్ని. 
గాని, మనేవిధమైన భీకరమైన జంతువునుగానీ చిహ్నంగా 
వుంచ లేదు. 


ఛభారతజాతీయజ౦ డా చరి (త 18 
(త్రివర్ణ జాతియ పతాకావిర్భానం 


1921 సం||లో అఖలఫారత కార్య7న్‌ కమిటీ బెజవాడలో 
సమావేశ మయినపుడు, గాంధీగారు, వెంకయ్యగారిని ఆ సమా 
వేశానిక్రి పిలిపించి, ఎరుపు, ఆకుపచ్చ రంగులు, కలిగి, మధ్య 
రాట్నంగల ఒక జండాను చి తించమని కోరారు. ఆ(పకారం 
గానే ఎరుపు, ఆకుపచ్చరంగులు గలిగి మధ్య రాట్నచిహ్నం 
గల జాతీయ జండాను సమకూర్చారు వెంకయ్యగారు, 


తదుపరి కొంత ఆలోచనమోద, సత్య, అహింసలకు 
_పత్యక్ష నిదర్శనమైన తెలుపురంగుకూడా వుండాలని గాంధీజీ 
అభి పాయపడి, వెంకయ్యగారు సమకూర్చిన జండాలో అద 
నంగా తెలుపురంగు చేర్చి, నేటి (తివర్ల పతాకాన్ని దేశానికి 
(పసాదించారు. 


(తివర్ణ జాతీయ పతాక - గాంధీజీపృశంస 


1021 సం॥ ఏ పియల్‌ 1ఏ వ "లేవీ “యంగ్‌ ఇండియా” 
సంచికలో గాంధీజీ జాతీయ జండాను గురించి ఇలా (వాశారు: 


*..ITtwill be necessary for us Indians to 


recognise a common flag to live and die for. Mr. 
P. Venkayya of the National College, Masulipatam, 


has for some years placed before the public, a 
suggestive booklet describing the flags of the other 
nations and offering designs for an Indian National 
Flag sss 


+ 


14 భారత జాతీయజండా చరి (త 


“Ihave always admired the persistent zeal 
with which Mr. Venkayya prosecuted the cause of 
a National Flag, at every session of the congress 
for the past four years. 

కళ Bezwada, [asked Mr. Venkayya to give 
me a design containing a spinning wheel on a red 
‘(Hindu colour)}and green (Muslim colour) 02615 
ground. His enthusiastic spirit enabled me to 
possess a flag in 3 hours. 

“On mature consideration. Isaw that the 
background should represent the other religions 
Sleds 

“So, 1 suggest that the background should be 
white and green and red. The white portion is 
intended to represent all other faiths ........” 





పా 66 ఏకైక జాతీయ పతాకంకోసం తమ సర్వస్వం త్యాగం వేయ 
డానికి సంసీద్ధులె ఉండాలన్న విషయాన్ని మనం విస్మరించకుండా 
వుండడం ఎంతో అవసరం. మచిలీపట్నం జాతీయ కళా శాలలోని శ్రీ 
పి, వెంకయ్య గారు లోగడ కొన్ని సంవత్సరాలుగా యితర దేశాల పతా 
"కొలను వర్ణిన్తూ ఫారత జాతీయ ,పతాకమునకు నమూనాలు ఫురమా 
యిస్తూ, పుస్టకౌన్నొకదానిని భారత (ప్రజల కందజేశారు. గత నాలుగు 
సంవత్సరాలనుండి శ్రీ చెంకయ్య గారు ప్రతి జాతీయ మహాసభ సమౌ 
వేళంలోన్యూ జాతీయపతా£ సమస్యను గురించి అత్యంతో తావ పూరిత 
డీక్షతో, సలిపే కృషిని నీను ఎప్పుడూ కొనియాడాను, జెజవాడలో 
శ "వెంకయ్య గారిని, ఎరుపు (హిందువుల రంగు) ఆకుపచ్చ (మవామ శ్రీదీ 
యుల రంగు) రంగులుగలిగి మధ్య రాట్నము చిన్నాంగాగల జండా ఒకటి 
చింతించి యివ్యమని ఆడిగాను. వారి అకుంఠిత ఉత్సాహ ఫలితంగా 
8 గంటల్లో నేను ఒక పతాకాన్ని పొంద గలిగాను. నేను యింకొవూర్తి 
ఆలో-చనమోదట జండాలో యితర వుతాలకుకూడా (పాతినిధ్యం యివ్యా 


భఛభారతజాతీయజ౦డా చరిత 15 
పుధమ జండా సత్యాగ్రహం 


ఈ విధంగా జననమం౦ందిన (టవర్ల పతాకం అనతికాలం 
లోనే (పజలలో న్‌ వైతన్వము కల్పించింది. గాంధీజీ నాయ 
కతా్యాన ఎక్కడ చూచినా జాతీయపతాకం ఆకాశ ఏధులలో 
ఎగరడం _పారంభించింది. పామర _పజలకు జాతీయ పతాకం 
పట్ట భ _కిశ ద్దు కలిగేందుకు, వారిలో వైతన్యం కలిీగేం 
దుకు పతిమేడాదీ జండా నుత్సువాలు చేళశమంకటా చేయటం 
పా౦రంభించారు. “హుందువులయెడ నెజ్బనె, ఇస్తామునందున 
పచ్చనై, తదితరులందున ధనళ మై చలుసొంె జండా” అని 
(పతిమతం వారిలోను పతొకమంళే గౌరవ భావాలను 
పుట్టించగల్లారు, ఎల్రెడల గలుగుతూన్న యో జూగ్భతి జూచి, 
పకుతమే తము పరమాశ యంగా పెట్టుకున్న, పరాయి |పభు 
త్వం కన్నె్యర జేసింది. అభం, ఘభం తెలియని భారత 
(పజను అనేకవీధాల హింసించ మొదలిడింది, తత్సలితమే 
మొట్ట మొదట్లో నాగపూరులో జరిగిన జండా సత్యా_గహం, 
1925 సం॥ రం మే 1వ తారీఖున జాతీయ జండాలతో ఒక 
వూరేగింపు నాగపూరు వీధులలో పోతూంశే, 14 వ సెక్షను 
కింద వూశేగింపును. ఆ వేసింది ప్రభుత్యం, కాన వలంటీర్లు 
వినకుండా ముందుకు సాగారు. వారిని అగెష్టు జేసి ఖై దు 


లనుకున్నాను..*** =... గనుక, జండా తెలుప్పు ఆకుపచ్చ, ఎరుపు రంగులు 
కలిగియంండాలని నూచిస్తున్నాను. తెలుపు యితర మతాలన్ని టికీ 
చిహ్నంగా వుంటుంది. 


16 భారతజాతీయజండాచరకి (త 


వేశారు. ఈ సందర్భంలో అరెష్టుకాబడిన మొట్టమొదటి 
శ్రీ వలంటీరు సుభదాొబేవి. ఆమె వీరోచిత కృత్వమే చేశం 
కళ్ళు తెంచింది. జండా [ప్రభావాన్ని కోటిసూర్య (పభలతో 
విరాజిల్ల చేసింది, 

భారత పజలో చాలమందికి నాగపూరు జండా సతా 
(గహంయొక్క- అంతరార్థం, పాగముఖ్యత బోధ పడకపోయినా, 
(పభుత్యంమా(తం పప క లవరపడింది. (పజలలో చైతన్యం 
కలిగి తమ నిరంకుశ (పభుత్వానికి అంతరాయం కలుగుతుం 
దనే సంశయం పొడనసూవింది. అంతేగాక భారత ేశంలోని 
అన్నిమతాలకీ వక్రైక జాతీయపతాకం వర్పడటం (ప్రభుత్వానికి 
గీట్ర లేదు. మొదటినుండీ బిటిము పభుత్వం * విడదీసి 
పాల్టించు” అనే సూ[తంమిద అధికారం చెలాయిస్తూండడం 
జగద్వెదతమే. హిందువులు ఎర జండాను, మహమ్మదీయులు 
ఆకుపచ్చ జండాను, తదితర వముతాలు తెల్ల జండాను (ప త్య 
కంగా ఉపయోగ సే & పాపం విటిషువారికి కోపం వచ్చేది 
కాదు, అందరికీ పనికివచ్చే, అందరి ఆదరాభిభూనాలను చూర 
నానే జాతీయపతాకం లభించడం బిటిషు సామాజ్యానిశే 
గొడ్డలివే)టని ప్రభుత్వం గ్రహించబనై, మొగ్గలోనే (తుం 
చేద్దామనే ఆశతో నాగపూరు సత్యాగ్రహ _ సందర్భంలో 
అంత (కూరంగా (ప్రవ రించింది. ఈ నాగపూరు జండా సత్యా 
గవాం ఆసాంతం కొనసాగించమని అఖిలభారత జాతీయ 
ముహాసభవారుకూడా నాగపూరు జండా సత్యా గహా 
సంఘుంవారికి కావలసిన సలహా, సహాయంకూడా చెశారు, 


(8) భొారతజాతీయజ ౦డా చరి (త 17 


ఆనాటినుండి (పతినెల 18వ తారీఖు ( యిదివరకు గాంధీరోజు 
అని చేసేందుకు బదులు) జండా రోజుగా ఉత్సవాలు 
జరుపవలసిందని జాతీయమహోసభ ఆగ యిచ్చింది, యా 
నాగపూరు జండా సత్యాగహ సందర్భంలో నే సేఠ్‌ జమ్న్మాా 
లాల్‌ బజాజ్‌ అరెష్టు అయ్యా శు. దానితో మరింత సంచలనం 
కలిగింది, జాతీయమహాసభ యీ విషయంపట్ల మరింత శోద్ధ 
వహించింది. జమ్నాలాల్‌మోద వేసిన మూడువేల రూపా 
యల జరినూనా ఆయన యిన్వనందున, ఆయన కాగు 
నాగపూరులో వేలం వేశారు. కాని ఒక ,-పీట్ర పాడలేదు, 
లాభంలేక (పభుత్వం ఆ' కారును కతియవార్‌ కు తీసి కెళ్ళారు, 
కతియవారుకు తీసి కెళ్ళడంలో ఒక అంతరార్థం వుంది. కతియ 
వారులో అనేక చిన్నచిన్న స్వదేశ సంస్థానాలున్నాయి. వారు 
బ్రిటిషు ప్రభుత్వానికి 'తాబేదారులయి, గులాములయి వారి 
చెప్పు చేతలలో మెలుగుతూంటారు. బ్రిటిషు భారతంలో 
అమ్ముడుపోని సరుకంతా ప్రభుత్వం యా సంస్థానాధీశ్‌ పరుల 
మీద రుద్దడం మామూలు, బ్రిటిన్లు ప్రభుత్యం అడగడం 
తడవుగా శిరసావహించడం యూ సంస్థానాథిశ్వరుల విధి, 
యీ కారణాలవల్ల జమ్నాలాల్‌ బజాజ్‌ కారు కటియవారుకు 
వెళ్ళింది, జాతీయమహోసభ అనాస సారంగా (పతిరాష్ట్ర)ం 
నుండి వలంటీర్లు నాగపూరు జండా సత్యాగ హాన్ని బలపరచ 
టానికి కొల్లలుగా వచ్చారు, వారు పడిన బాధలు వర్ణ నాతీతం, 


18 ఛారతజాతీయజ౦ డా చరిత 


1928 వ సం! జూలై 10వ శేదీనాటికి ఈజండా సత్యా గవా 
సమస్య అఖల భారత ఉద్యమంగా వూరి, శ్రీయుత వల్ల 
te జ. పకులుగారిని సతా (గహానాయకులుగా జాతీయ 

హాసభ నియమించింది. భారత జేశంలోని వివిధ | పాంతాల 
. వాలంటీర్లు పంపబడ్డారు, కొన్ని జాతీయ నం ల డబ్బు 
ఫోసం పిజలను ప్రబోధం చేశాయి. 1928 ఆగష్టులో విశాఖ 
పట్టణంలో సమావేశవుయిన అఖిల భారత జాతీయ మహాసభ 
కార్యనిర్వావాక వర్లంవారు, పకుల్‌ భాయీలు నాగపూరు 
సతా ్రగంహోద్య మాన్ని ఎంతో నిపుణతతో నడపడాన్ని 
అభినందిస్తూ, అది ఆసాంతమ యేేవరకు వారినే నాయకులుగా 
నియమించారు. “పేల్‌ భాయీల నిరంతర కృషి. ఫలితంగానే 
నాగపూర్‌ సతా శ్టగ )వాం విజయవంతమైందని చెప్పాలి” అని 
జాక్ట్ర ర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు వ్రాసిన అక్షుల 
భారత జాతీయమహాసభ చరిత)లో ఉద్తాటించారు. ఈ నాగ 
వూరు జండా సత్యాగ్యవాం, జీళానీ. కెంతో గొప్పగా 
_ తోడ్పడింది. ఈసతా ఫగంవాంతో పతాక పీభావం భారత 
"జేథపు మారు మూలలకు పాకింది. నాగపూర్‌ జండా సతా 
గంహంలో సర్వ క స్రైలకోర్చి, అనేక అవమానాలకు గురియె 
పతాక (ప్రతిష్టను మన వాలంటీ్ల నిలజెట్టడంతో 
జండాకొక పవితిత, సార పజనీనత పొ ప్తి పించింది, అంత 
వరకు తి)వర్ల పతా కాన్ని జాతీయపతాకంగా ఉపయోగించ 
ఉనికి నిముఖత్వం ఇరాపిన వారు గూడా దాని మహాత్య థం 
ముందు లొంగి పోయారు. 


ఖారతజాతీయజ౦డా చరి (త 19 
సిక్కుఅలసేచీ 

ఈ విధంగా త్ర)వర్ల పతాక యుత్కృష్ట్రతను ఎప్పుటి 
కప్పాడు (ప్రజలలో ఉద్భోధిస్తూ, దానియడల పీజాసామాన్యా 
నికి గౌరవ ప్రపత్తులు కలిగేటట్లు ప్రచారం జరిగింది. అయిన 
ప్పటికీ మనదేశంలో అనేక మతెలున్నాయని మనం విస స్మ 
రింపరాదు, అన్ని మతాలకు జండాలో చోటువున్నదా లేదా 
ఆన్న విషయం కొన్ని మతాలవారిని వేధిన్తూండేది, మారి 
సిక్కుల బే గొప్ప వేచీ వచ్చి పడింది, వారికుండే సైనిక 
(పాముఖ్యకవల్ల జాతీయజండాలో వారికి పిియతమమగు 
నల్లరంగు యిమిడ్చితీరాలని అనేక సిక్కు_సంస్లలు అలజడి 
చేసినవి. 1980వ సం|న లాహోర్‌ లో పండిట్‌ 
జవవార్‌ లాల్‌ నెహ్ఫభూీ ఆధిపత్యం (కింద జరిగిన అఖిల 
ఛారత జూతీయమహాసభ సమావేశంలో సిక్కు సంస్తలు 
త్రివర్గ పతాకమునెడల తమ అసంతృప్తిని తెలిపారు. జవహర్‌ 
తాల్‌ వాటినన్ని టిసీ శాంతంగా విన్నారు. కాని 1980 లో 
గొప్ప సత్యాగహోద్యమం లేవదీయబడడంవల్ల యీ పతా 
నమస్యకంతే (పాముఖ్యతే అప్పట్లో యిన్యడానీకి ఏలు బేదనీ, 
స్వాతం; (త్య పోరాటం క్షి ప్రదశలో నున్న ప్పుడు సౌ భాతృత్వం 
ఆవసరమనీ, జవవార్‌ సిక్కు.లను తాంతింపజేశాడు, 1980 లో 
జరిగిన సతా (గహోద్యమం, మార్చి 191లో అయిత 
గాంధీ - ఇర్విన్‌ ఒడంబడికతో ముగిసింది. దానితో 1981 లో 
కఠావీలో జరిగిన అఖిలభారత జాతీయమహోసభ సమా 


20 భారతజాతీయజండా చరిత 


వేశంలో మళ్ళీ పిక్కు_లు పతాకపు రంగులను గుగించి ఆందో 
ళన సాగించారు. సిక్కు. నాయసల కోరికలను కూలంక 
పంగాచర్చించి నిర్ణ యాలకు దిగడంకోనం అఖల భారత 
జాతీయ మహోాసభవారు ఒక ఉపసంఘాన్ని నియమించాగు. 
ఈ ఉపసంఘం కావలసిన పిమాశాలనన్నింటినీ పరిశీలించి 
జూల 1981 లో తమ నివేదికను జాతీయమహోసభకంద 
జేశారు, ఈ సంభుం చేసిన సిఫార్సుల ననుసరించి జాతీయ 
జండాకు కుంకుమపువ్వు రంగు, ఆకుపచ్చ రంగు, తెలుపురంగు 
వుండాలనీ, రాట్నమే చిహ్నాంగా ఉండాలనీ అఖలభారత 
జాూతీయమహాసభ నిర్ణయించింది, ఈ రంగులకు అదివరకు 
దాకావుండే మత సంబంధమైన అంతీరారాలకు బదులు, 
సత్యము, శౌర్యము, శాంతము అనే మానసిక గుణాలపరంగా 
పతాళోత్కృప్టతను (ప్రజలకు నచ్చజెస్పాలనీ, రంగులు మతా 
లను తెలుపుతున్నాయని చెప్పుడంనల్ల మనదేశంలో ఉండే 
వివిధ మతాలను ఐక్యపరచే బదులు ఇంకా విడ దీసినవాళ్ళ 
మవుతామనీకూడా అఖిలభారత జాతీయమహాసభవారు |ఇబో 
ధించారు, 


(తివర్హ్ణపతాక అంతరార్థం 


కుంకుముపువ్వురంగు శౌర్యాన్ని, త్యాగళీలాన్ని 
పితిబింబింప జేస్తుందని, ఆకుపచ్చరంగు అకుంఠిత ఛో క్తి 
వశ్వాసాలను, శూరత్యాన్నీ, చాటుతుందని, తెల్లరంగు 


భారతజాతీయజ౦డా చరి (త 21 


మన స్వాతంత్ర్య పోరాటానికి (పాతిపదికలె న సత్యము, 
అహింసలకు _పత్యక్ష నిదర్శనమని వివరింపబడింది. ఈ 
రంగులవైన గిరున తిరగే రాట్నం గామ జీవనాన్ని, త్తు, 
యి యై 

కాం్య్రక్‌ తాన్ని స్ఫురింప జేస్తూంటుం ప, అం శు కార్మిక, 
కర్త కులవై అధాగసడీన మనదేశం, సత్యము, అహింసలవై 
ఆధారపడిన త్యాగమునలన సుభిక్‌ముగా నుండవ లెనని మన 
ఆశయము, ఈ అఆశయచిహ్న మే మన (తివర్ష పతాకము, 


భారత రాజ్యాంగ సభలో పతాక తీర్మానం 


ఈ పకాొకాన్ని అవసరానికి మాతం ఉపయోగించు 
కుంటున్నా, 1947 వ సం జూలై విలవివ లేవీ న గాని 
భారత రాజ్యాంగ సభలో తీర్మానరూపం దాల్చ లేదు, ఈ 
తేదీన నెహూ$ జాతీయ జండాను గురించి రాజ్యాంగ సభలో 
ఒక తీర్మానం తీసికొనివచ్చి, మునుపటి తవర్ల జండాలోని 
రాట్నం మాత )ంవదలి, డాని బదులు అశోకుని ధర్మచక్రం 
చవన్నాంగా యిమిడ్చారు, చిహ్నం మార్చు తప్పి తే, నేటి 
జండాకు, మునుపటి జండాకు తేడా వమోవేదు. నేటి పతాకం 
లోని అకోకుని ధర్మిచక౦ం, భారతదేశ పూర్ణ సంస్కృతికి, 
అది ఆరాధించిన అనేక 'ఆదర్శాలకు సంకేతం. ఈమార్సుతో 
కూడిన పతాక తీర్మానాన్ని రాజ్యాంగ సభలో పితివాదిస్తూ 
జవహర్‌ లాల్‌ నెహూ) ఇలా అన్నారు. “ఈ పతాకం - ఒక 
నామాజ పతాకం కాదు, సామాిజ్నువాద సూచకంకాదు. 
ఎవరినైనా ఆక్రమించే విధానాన్ని సూచించే కేతనంకాదు, 


ఛభారతజాతీయజండా చరి (త 


ఇని యిది మనజేకాక దీన్ని దర్శించే స ర ప్ర జలకు 
ఇ్యతంత్యవ్నాం, ఇది నా ఆశ, నా విశ్వాసం, అంతేకాదు. 
% పతాకం, దూరదేళాల్లో భారతీయులు నవసిస్తున్న (పటే 
"లకు రాయబారులు, మంత్రులు ఉండే చోట్లకు మామే 
క భారత నెకలతో అనంతసము[ దాలపై వివారిస్తుందని నే 
ాశిస్తున్నాను, ఆవిధంగా యీ పతాకం ఎక్కడకు వెళ్ళినా 
ంహ్ఫృాద్భావ సందేశొన్ని, భారతదేశం (పుపంచంలో (సతి 
కశంతోనూ, స్నేహంగా వుండాలని వాంఛుసోందనీ, ఎక్కడ 
(వజలకు స్వాతం త్యం లోవించినా వారికి భారతదేశం సహో 
కుం చేయాలని కోరుతోందని మహా తేర నువ్భాద్బావ సండే 
గొన్ని అందిస్తుందనీ నేను విశ్వసిస్తున్నాను. 


“ఈ జండాను అనేకు లనేకవిధాలుగా వర్ణ ౦భారు, 
సరికొందరు  దీన్నిచూచి మతదృష్టితో అపార్థం చేసి 
న్నారు, ఇందులో ఆయా భాగాలు వవేవో మతాలకు 
)హ్నో లని ' వారభీ పాయపడ్డారు, కాని ఈ జండాను 
మొదట్లో నిర్ణ యించినప్పుడు అటువంటి మతదృష్టితో నిర్ల 
ుఅుంపబడలేదు. ఒక బేళంయొక్క. చివ్నాం చూడడానికి అం 
గా వుండాలి కాబట్టి అందంగావుండే జండాను ' నిర్ణయించ 
ంకోసం మేము |పయత్నించాము. నమగ|6గా చూచినా 
డివిడిభాగాల దృష్ట్యా చూచినా, పతాకం జూతీయస్యభా 
గాన్ని, సం పదాయాన్ని (పతిబింబించేదిగా వుండాలని మే 
ఏనుకొన్నాం. భారతదేశంలో అనేకవేల సంవత్సరాలుగా 


ఛారతజాతీయజ౦డా చరి (త 23 


అభివృద్ధిపొందిన సన సంప్రదాయ దృష్టితో మేమో పతా 
కాన్ని నిర్ణ యిం'చాము, 

..... శకడచిన సంవత్సరాల్లో మనలో చాలామంది, ఉప 
'యోగించిన పతాకానికీ దీనికీ స్వల్ప ఛేదాలున్నాయని మరు 
గమనించి వుంటారు. రంగులన్నీ అవే - కుంకుమ , పున 

రంగ్కు తెలుపు, ముదురాకుపచ్చ; భారత చేశంలో సామాన్య 
వమూనవునకూ, సర్భప)జాసీ కానికి, వారిపరిశ 9మకూ సం కేతమై, 
యీా దేశానికి మహాత్మా గాంధీ అందించిన మహ_త్రిర సండే 
శం మూలంగా మనకు లభించిన రాట్న చక్రం, పూర్ణం దీని 
మోద ఉండేది. ఆ ప్రత్యేక చర్జాచివ్నాం యీ పతాకంలో 
కొద్దిగా మార్పు పొందింది. యందుకీమార్పు! దీనికి సమా 
ఛానం సామాన్య థోరణిలో యీావిధంగా చెప్పవచ్చు. జండా 
మోద ఒక వైపు వుండే చిహ్నం రెండొ వైపుకూడా అబే 
వీధంగా వుండాలి, అల్లా వుండకపో తే ఒక కష్టంవున్నది. అది: 
పతాక నిర య సీదాంతాలకు విరుద్ధమని చెప్పవచ్చు. ౧౨౮ 
జండామోాద యిదివరలో కనువించిన విధంగా చరాను చూ స్తే 
ఒక వై పు చకము, మరొక నై పు కదురువుండేది. ఆబొమ్మనే 
జండాకు 'రెండోషక్కవే స్తే, కదురు మరొక వైపుకు, చక్రం 
యింకొక మై పుకు వెళుతుంది. అంచు రెండు వై పులచిహ్నాలు 
ఒకదాని కొకటి వ్యత్య _స్తంగా వుంటాయి. అల్లాకాకుండా 
చేద్దామం శే ఒకవైవు చిహ్నంలో విరుద్దంగా వస్తుంది, 
రాట్న చక్రం జండా క ర్ఫవై పు ఉండాలిగాని గుడ్డ అంచు 
వైపు ఉండగూడదు, 


24 భారత జాతీయజండా చరి (త 


“ఈవిధమైన శాస్త్ర విషయక ప్రత్య ప్రతిబంధకం 
ఒకటి వచ్చింది. నిదామ్ముదితులైన భారత పజలను ముల్లా 
ల్పిన యీమహోన్నత చిహ్నం ఉండి తీరాలని మేము 
నమ్యాము, కాబట్టి దాన్ని కొంచం మార్చు చేసి ఉపయోగిం 
చాలని నిశ్చయించుకున్నాము, “*చ్యకం అక్కడవుండి తీరాలి, 
యో యిబ్బంది తెచ్చి పెట్టన మిగిలిన భాగంవద్దు” అను 
కొన్నాము. చరాలో ముఖ్య మైన భాగం చక్రం అక్క-డ 
వుండితీరాలి, ఆ విధంగా చరా సం కేతిమైన చక్రం ద్వారా 
పూర(సం| పదాయం అల్లా వుంటూనే వుంటుంది. అయితే 
యెటువంటి చకం వుండాలి! 


“అకోకుని ధర్మ చక్రం భారతదేశ పూర్వ సంస్క 
తికే కాక అది ఆరాధించిన అనేక అదర్శాలకు కూడా సంకే 
తంగా వున్నది, అందుచేత ఏదో ఆ చక9ము, యా చక్రము 
వుండడం కంకు యిందులో అశోకుని ధర్మ చక్రమే వుంశు 
బాగుంటుందని మేము భావించాము. నా వుటుకు నేను మన 
౦రూ పతాకంలో యీసంకేతాన్నే కాక, భారత'చేశ చరి 
(తలోనూ ప్రపంచ చగితలోనూ కూడా మహా పురువుడై న 
అశోకచ కవ రి నామాన్ని కూడా పరోతీంగా అనుసంధించ 
౫ల్లినందుకు చాలా సంతోవీ.స్తున్నాను.” 


తరువాత రాజ్యాంగ సభవారు నెహూ) (పవేళ్ల వెట్టిన 
యీ క్రింది తీర్మానాన్ని ఆమోదించారు, 


(4) భాగతజాతీయజండా దరి (తే 25 
తిర్మానం 


“కుంకుమ, తెలుపు, ముదుకు ఆకుపచ్చ, యా (తినర్ల 
ముల సమభాగములో భారత కాతీయ పతొకముండాలి. “తెల్ల 
పట్టి మధ్య నీలివర్లములో, చరఖాసూచకముగ  ఒకచ్మకం 
ఉండాలి. సారనాథ్‌ సింహధంజ పీఠముమోడనున్న అశోక 
ధర్మచ్శకంబోలి యీ చక్రం వుండాలి, తెల్లపట్లీ వెడల్పునకు 
తగినట్లు ఈ చకొమును చితించాలి. పతాకపు వాడవు శి 
వంతులకు, వెడల్పు దామాయిషపాగా ెండువంతులుండాలి, 


పతాకముపట్ట చూపించవలసిన గౌరనము 


జాతీయపతాకమును, |పపంచమంతా ఉచితపద్దతిలో 
' గారవిస్తుంది. భారతచేశంకూడా ఈ విథానాన్ని పాటిస్తోంది. 
దీనికిగాను (పభుత్వం కొన్ని నిబంధనలను యేర్పాటు చేసింది, 

ఇతర చేశాధిపతులవలెనే, భారత రిపబ్లిక్‌ అధ్యతుడు 
ఎక్కడనున్నా వారి స్వంత (పల్యేక పతాకాన్ని జూతీయపతా 
కముతో బాటు అనిష్క-రిసారు, 

ఇచేవిధంగా గవర్నర్లు, రాజపిముఖులు, తమ తమ 
స్వంత పతాకాలను వుంచుకొనవచ్చును, 

ఒకేవరసలో ఈ పతాగాలు ( వేలాడుచున్నప్పుడు 
పతాకాలన్నీ జాతీయపతాకానికి ఎడమవైపున వుండాలి, 
ఆవివ్క-రించినప్పశు జాతీయపతాకం వాటీకంకు ఎత్తున 
వుండాలి, 


26 భారత జాతీయజండా చరి (త 


ఊరేగింపులో పదర్శించినప్పుడు, ఊరేగింప ముందర, 
వాహాకుని కుడిభుజమువై న జాతీయపతాకం ఉండాలి, 
| ఇతర పతాకములతో జాతీయ పతాకము ఆవివ్య్మ_ 
రింపబడినపుకు జాతీయపతాక మే ముందుగా యొగురవేయాలి; 
చివరకు దించాలి. ఇతర పతాకములు యొగురుచుండగా 
జాతీయపతాకము ఎపుడూ దించరాదు, సై నికదళాలలో 
జాతీయపతాకము, హెనిక పతాకము, తెలుపుపతాకము కాని 
(లేకు భారత వైమానికదళ పతాకము ఒకేసారి యెగురవేసి 
ఒకేసారి దించాలి, 


ఒక నమావేశ మందు ఉపన్యాసకుని వెనుకభాగ మందు 
ఆయన తలకు వై గాను యితేర అలంకారములు వై గాను 
జాతీయ సపతాకమును ఆవిష్క-రింఛాలి. 


జాతీయ పతాకమువై న యేమో వాాయకూడదు, ఉప 
ఇయాగించటానికి పనిక్రిరానప్పుడు దానిని బహిరంగంగా పాడు 
వేయకూడదు. గుడ్డ వీలికగా ఉపయోగించకూడదు, చె త్త 


చెదారంలో పారవేయకూడదు, 


జాతీయ పతాకాన్ని అలంకరణగా యెన్నడూ ఉప 
యోగించ కూడదు, సభలు, సమావేశాల్లో ఉపన్యాసకుని 
ముందు బల్లమిద జాతీయ పతాకము పరచకూడదు, చీరెల 
అంచుగా కాని నమూనాగాకాని, మే యితర వ్యాపారము 
నకుగాని ఉపయోగించకూడదు. ఒక్కమాటలో చెప్పాలంశు, 
పతాకంగానే ఉపయోగించాలి కాని యితరతా) యెన్నడూ 


ఛారతజాత్మీయజ౦ డా చరి (త 27 


ఉపయోగించ కూడదు. [ కేడుమాక్కు_ల చట్టం 69 వ సెక్షన్‌ 
ప్రకారం యేవ్యాపారములోగాని, న_రకంలోగాని, వృత్తిలో 
గాని జూతీయ పతాకాన్ని వాడ కూడదు, పిజలీ సవిత 
భావాన్ని గారవించాలి, 


ఈ క్రింది నియమాలను పాటించవలసినదిగా "దేశీయ 
మంటతిత్వశాఖ ఒక (పకటన కావించినది. 

1. కేం దరాష్ట్ర) ప్రభుత్వపు పిధాన భవనాలమిాద 
అంశు హైాకోప్టలు, శక్ర కేరియట్‌ కార్యాలయాలు, కపుప 
నర్గ్ష కార్యాలయాలు, కలెక్టర్‌ ఆఫీసులు, జైళ్ళు, జిల్లా 
బోర్డులు, మునిసిపాలిటీలు మొ! భవనాలమిద సహజంగా 
జాతీయపతాకాన్ని యెగురవేయాలి, 

9. అన్నిసరిహాద్దు ప్రాంతాలలోను యేదో ఒక స్థలం 
లో జాతీయపతాకాన్ని యెగరవేయవచ్చు. 

ఈ [క్రింద నుదహరించినవారు, వారు నివసించేచోట 
జాతీయపతాకాన్ని అవిష్క-రించుకునే వాక్కు_ నుంది, 

rT వ్‌. కదు. 

Lk కేం దరాషహ్ట్ర) _పభుత్వపు మంతులు, స్పికర్షు; 

2, సై శాసనసభలు ఎక్క_డవ్రున్నా ఈ సభల 
అధ్యక్షులు; 

8, కేం దపిభుత్య ఉపమర్మ తులు; 

4, పొంతీయ కమోవనర్లు;, ఛీ ఫ్‌ కవి వనర్లు 

ha 
డిప్యూటీ కమోషనర్లు, స్‌ లెక్టర్లు; 


28 భారత జాతీయజండా చరి (త 


ర. రాష్ట్ర గవర్నర్లు వారి స్వంత పతాకాన్ని ఉంచుకో 
వచ్చును, దీనివిరాద రాష్ట్రపు పేరుకాని, రాష్ట్ర చిహ్నంకాని 
చితించవచ్చును. రాష్ట్రంలో ను వారుండే 
భవనాలమోద, వారు యెక్క-డ ఆగితే అక్కడ ఆ పతాకాన్ని 
అవిష్క-రించవచ్చునాు, 

6. రాజప్రిముఖులువారుండే భవనాలమోాద, యిఫ్టాను 
సారం, జాతీయ పతాకంతొపాటు ఆయారాష్ట్ర పతాకాన్ని 
కూడా ఆవిష్క_-రించవచ్చు. 

7. విచేశాలలోవున్న భారత ప్రభుత్వ ర 
వారి కార్యాలయాలలో నివసించునప్వుడు వారుండే భవనం 
మోూదా, కా ర్వాలయుల కాటా, జాతీయపతాకాన్ని ఆవిష. 
రించాలి, 

0, రాష్ట్రపతికాస్‌, (లేక) [పధానికాని, (లేక ) ఉప 

పిధానికాని ఒక రాష్ట్రంలో పర్యటించే టప్పుడు ఆ రాష్ట్ర 

గవర్నరు ప్రభుత్వ భవనంలో వుండవలసి వస్తే ఆయన 
(ప ఖ్యేక పతాకం, (లేకి. పిధానికాని, ఉప పిభాని కాని 
అయితే, జాతీయ పతాకం గూడ పిధాన భవనంమోదశకొని, 
(లేకు ఒకభాగంలో వుంచే ఆ భాగంవై కాని (నేక భవనం 
ముందుభాగంలో కాని, (లేకు సింహ ద్వా రంమిాదకాని, 
అవవథ్రరరి కాల 


(&) గవర్నరు తన రాష్ట్రంలో పర్యటన భవనంలో 
వుంటే రాష్ట్రపతి ప్రధాని (శేక ) ఉపషపధానికూడా ఆ 


భఛారతజాతీయజ౦ డా చరి (త 29 


భవనంలోనే అతిధిగా వుండవలసివ స్తే వైన పర్కొన్న అవా 
రాన్ని పాటింవాలి, 

(B) రాష్ట్రపతి, పథాని (లేక ) ఉపప్రధాని ఒక 
రాష్ట్రంలో గవగ్నారు ఉండని పట్టణంలో ఉండవలసి వస్తే, 
వారుంజే భవనంమోద కాని, ఒక స్థంభంవై నకాని, లేక 
పతాక స్థంభంవై నకాని, జాతీయ పతాకాన్ని ఆవిమ్మ-రిం 
బాలి, 

0 a WW అ f 

(C) రాష్ట్రపతి, (థాని (లేక ఉప ప్రధాని ఏ తర 

గతి రాష్ట్రంలో పర్యటించినా, వైఅచారాన్నే పాటించాలి, 


9 స్వతంత్ర దినోత్సవాల్లో జాతీయవారము, 26 వ 
జనవరి మహాత్మాగాంధి జన్మదినం, మొ॥ జాతీయ మహోత్స 
వాలలో జాతీయ పతాకా విష్క_రణకు యీ నియమాలు 
వ_ర్టించవు. 


కార్హమోద జాతీయ సతాకా విష్కరణ 


l. మం తివర్ష సభ్యులు, ఉపమం( తులు, కేం దరాష్హ) 
స్పీకరు, ఛీఫ్‌కమిాహనర్లు, |పాంతీయ కమిోవునర్లు విజేశాలో . 
మ్‌. 0 ౧ ౧౧ 
నున్న భారత (పభుత్వ (పతినిధులు, వీరి కార్ల మిద జాతీయ 

పతాశకాన్నెగుర వేయవచ్చు. 


లి. కేంద ప్రభుత్వ డిప్యూటీ మంతులు, 


80 భారత జా తీయజండా కరక 


8, గవర్నర్లు రాజప)ముఖులు యిష్టైనుసారం వారి 
'రాష్ట్రి పతాకాలతోపాటు, జాతీయ re ణు యెగర 
వేయవచ్చును. 

4. రాష్ట్రపతికి, గవర్నర్లకు వారి స్వంత ప్రత్యేక 
పతాకాలు వుంటాయి, గవర్నర్లు వారి రాష్ట్రాల బయట 

౧౧ లు 
జాతీయ పతాకాన్ని ఎగర వేయాలి, 


ర, ఉన్నత శాసన సభల అధ్యశులు, 


పతాకం యెగర వేయటం -- దించటం 
(ఎ) సామాన్యంగా సూర్యోదయం మొదలు సూర్యా 
_స్తమయం వరకు, జాతీయ పతాకం యొగురుతూ వుంటుంది, 
భారత నాకాదళొలవారుు మూ(శం ఒక నిర్జీత కాలంలో, 
అంకే ఉదయం 8 గంటలు మొదలు, సూర్యా _స్రమయంనరకు 
ఎగర వేసారు, 


(బి ఒక పుధాన వ్య క్తి వురణించి నప్పుడు, లేక జాతి 
కంతకు విచారం కలిగినప్పుడు జాతీయ పతాకాలన్ని, సెనిక 
షా 
పతాకాలతో సహో, పతాకస్త స్థంభము మధ్యకు, పతాకాన్ని 
దించుతారు. 


భారతజాతీయజం డా చరి (త 81 
పతాకం స్వాతం త్య శుహ 20 


పతాకం ఒక అలంకార వస్తువు కాదు; క ౦టికిఇంపుగా 
ఉండు రంగు రంగుల వృస్ర్రంకాదు; జా తీయ చరిత) లో 
స్యాతం్మత్య సమర సన్నివేశాలను, ఆ పోరాటంలో పాల్లొన్న 
యోధుల చరితను, చేసిన త్యాగాలను, పడిన పాట్లను, 
సూచించే చిహ్నం. 


భారత జాతీయ తివర్ల పతాకాన్ని చూచీ చూడ 
టంతో స్వాతం్యత్యం ఎంత అవమూల్య మైనదో స్ఫురింప 
జేస్తుంది, కంటికి కట్టినట్లు స్వాతంత్య నవురం గోచరిస్తుంది; 
వీర గాధలన్నీ (దల్యతేమవుతాయి;. ఒడలు పులకరిస్తుంది; 
హృదయం, వడివడిగా, స్పందిస్తుంది మనమానాడు లేక 
పోతిమే అనిపిస్తుంది; స్వాతం, త్యాన్ని దీక్షతో కాపాడాలని 
పిస్తుంది, భారతజాతీయ పతా కానికీ జై ! అని ఆ _పనుత్నంగా 
అనిపిస్తుంది. 








